Registered No . HSE -49/ 2016 


OF ANDHD 


DHRA 
PRAD 


JENT OF 


GOVERNI 


TO 


SH 
. 
LON 


. 


eso 


31 


RIGHT TO 
INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, SATURDAY , FEBRUARY 17 , 2018 


No. 139 


G . 1060 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


APCRDA – Notification of Draft Inner Ring Road Plan and extension of 27 Capital 

city roads to Draft IRR Plan in APCRDA Region 


File no : CRDA - 11024 / 2 / 2018 -AP2 -PLNG -APCRDA 


Public Notice : 


( Section - 39 & 41 of APCRDA Act,2014 ) 


Notice is hereby given that 96 . 16 Kms long , 75 meter wide Draft Inner Ring Road ( IRR) 
Plan and extension of 27 Capital city roads to draft IRR Plan for AP Capital region area is 
proposed to be carried out by modifying 11 Zonal Development Plans falling in 35 Villages 
(part), Ananthavaram village (part) falling in Detailed Master Plan for Capital City - Amaravati and 
5 villages (part) along with Kondapalli Reserve Forest falling in such an area where there is no 
Master Plan . The area under no plan zone is 204 . 56 Acres, the extent of Draft IRR Right of way 
is 2195.87 Acres , extent of 27 Capital city roads is 1360.30 Acres, which totals to 3556 . 17 Acres. 
In the total length of 96 .16 Kms, the draft IRR falling in no master plan zone is 11. 11Kms. 


The draft IRR plan along with extension of 27 Capital City roads to Draft IRR Plan and 
its brief are available in APCRDA website (www .crda. gov .in ), Office of APCRDA , Lenin 
Centre, Governorpet, Vijayawada, Offices of District Collectors Krishna and Guntur Districts, 
Offices of MROs and MPDOs of Amaravathi, Duggirala , G .Konduru , Gannavaram , 
Ibrahimpatnam , Mangalagiri, Penamaluru , Tadikonda , Thullur and Vijayawada (Rural) Mandals 
and Offices of Vijayawada, Nuzividu , Guntur and Tenali RDOs for viewing on all working days 
during office hours . 


Any person /organization having any objection /suggestion with respect to said notification 
may send in writing to the Commissioner, APCRDA, Lenin center, Governor pet, Vijayawada 
520002 , or upload it on the website (www . crda.gov. in ) with in a period of 30 days from the date 
of publication of this public notice i.e ., up to 18 /03 /2018 . The person making the objections or 


suggestions shall also give his /her name and address , telephone/fax , e -mail address . Without 


contact details , the objection / suggestion shall not be entertained . 


Schedule : 


Villages falling in Draft IRR Plan and extension of 27 Capital city Roads to Draft IRR Plan 

of APCRDA Region 


AREA IN ACRES 


VILLAGE 


MANDAL 


DISTRICT 


ZDP /MP 


NO . 


DRAFTIRR 


27 CONNECTING 

ROADS 


CONSERVATIO 

NUSE 


TOTAL 


1 


ANANTHAVARAM 


GUNTUR 


11 .43 


CAPITAL CITY 


THULURU 
MANGALAGIRI 


11. 43 
96 .04 


CHINAKAKANI 


GUNTUR 


| 


70 . 18 


166 .22 


KAZA ZONE 
PEDAVADLAPUDI 
ZONE 


CHINAVADLAPUDI 


MANGALAGIRI 


GUNTUR 


19 .96 


19 . 96 


CHODAVARAM 


KRISHNA 


85 . 90 


KANURU ZONE 


85 . 90 
29.90 


DAMALURU 


| KRISHNA 


29. 90 


PENAMALURU 
IBRAHIMPATNAM 
VIJAYAWADA 
(RURAL ) 
AMARAVATHI 


DONE ATKURU 


KRISHNA 


20 . 48 


20 . 48 


GUNTUR 


10 .59 


ENDROYI 
GANGURU 


10 . 59 
4 . 94 


OUT OF ZDP 
NIDAMANURU 
ZONE 
AMARAVATI ZONE 
KANURU ZONE 
THULLUR ZONE 


| PENAMALURU 


KRISHNA 


4 .94 


HARISCHANDRAPURAM 


THULLUR 


GUNTUR 


44 .42 


56 . 09 


100 .51 


IBRAHIMPATNAM 


IBRAHIMPATNAM 


KRISHNA 


7 .17 


7 . 17 


11 


JUPUDI 


IBRAHIMPATNAM 


KRISHNA 


0 . 23 


0 .23 


KONDAPALLI 
ZONE 
KETHANAKONDA 
ZONE 
KAZA ZONE 


12 


GUNTUR 


KANTHERU 
KARLAPUDI 


TADIKONDA 
AMARAVATHI 


52 .31 
134.00 


50 . 95 
16 .47 


103 .26 
150 .47 


13 


GUNTUR 


AMARAVATI ZONE 


14 


KAVULURU 


G .KONDURU 


| KRISHNA 


73.95 


. 


. 


. 


| 73. 95 


KONDAPALLI 
ZONE 


15 


KAZA 


MANGALAGIRI 


GUNTUR 


50.85 


112.47 


KAZA ZONE 


| 61.62 

58.41 


16 


KETHANAKONDA 


IBRAHIMPATNAM 


| 


KRISHNA 


58 .41 


17 


KONDAPALLE 


IBRAHIMPATNAM 


KRISHNA 


95.40 


95 . 40 


KETHANAKONDA 
ZONE 
KONDAPALLI 
ZONE 
OUT OF ZDP 
KETHANAKONDA 
ZONE 


18 


KONDAPALLI RF 


IBRAHIMPATNAM 


KRISHNA 


100 .66 


100 .66 


19 


KOTIKALAPUDI 


IBRAHIMPATNAM 


KRISHNA 


36 .94 


36 .94 


20 


KOTTURU 


KRISHNA 


35 . 17 


35 . 17 


OUT OF ZDP 


VIJAYAWADA 
(RURAL ) 
TADIKONDA 


MOTHADAKA 


7 . 10 


AMARAVATI ZONE 


21 
22 


GUNTUR 
KRISHNA 


7. 10 
30 . 34 


NAVIPOTHAVARAM 


30 . 34 


OUT OF ZDP 
NIDAMANURU 
ZONE 


23 


IBRAHIMPATNAM 
VIJAYAWADA 
(RURAL ) 
VIJAYAWADA 
(RURAL ) 


NIDAMANURU 


KRISHNA 


71.56 


71 .56 


24 


NUNNA 


KRISHNA 


96 .83 


96 . 83 


NUNNA ZONE 


25 


NUTAKKI 


MANGALAGIRI 


GUNTUR 


56 . 15 


56 . 15 


PEDAVADLAPUDI 
ZONE 


26 


PATHAPADU 


KRISHNA 


48.56 


48.56 


NUNNA ZONE 


VIJAYAWADA 
(RURAL ) 
THULLUR 


27 


PEDAPARIMI 


GUNTUR 


114 . 90 


484 .89 


62 .70662.49 


PEDAVADLAPUDI 


MANGALAGIRI 


GUNTUR 


58 .69 


58 .69 


29 


PENAMALURU 

PENAMALURU 
PORANKI 

PENAMALURU 
RAMACHANDRAPURAM | GANNAVARAM 


KRISHNA 
KRISHNA 


30 
31 


48 .85 
89 .19 
5 .23 


48. 85 
89. 19 
5 .23 


TADIKONDA ZONE 
PEDAVADLAPUDI 
ZONE 
KANURU ZONE 
KANURU ZONE 
OUT OF ZDP 
PEDAVADLAPUDI 
ZONE 
NIDAMANURU 
ZONE 


KRISHNA 


32 


RAMACHANDRAPURAM 


MANGALAGIRI 


GUNTUR 


55 .00 


55 .00 


SAVARIGUDEM 


GANNAVARAM 


KRISHNA 


18.71 


. 


18 .71 


34 


TADEPALLE 


KRISHNA 


35 .94 


35 .94 


GOLLAPUDI ZONE 


VIJAYAWADA 
(RURAL ) 
TADIKONDA 


35 


TADIKONDA 


GUNTUR 


162.73 


424 .24 


47 .16 


634 . 13 


TRILOCHANAPURAM 


IBRAHIMPATNAM 


KRISHNA 


20 . 15 


20. 15 


TUMMAPUDI 


DUGGIRALA 


GUNTUR 


18 .80 


18 . 80 


37 
38 
39 


VADDAMANU 


THULLUR 


GUNTUR 


87 .52 186 .64 


174 . 16 


TADIKONDA ZONE 
KETHANAKONDA 
ZONE 
PEDAVADLAPUDI 
ZONE 
THULLUR ZONE 
NIDAMANURU 
ZONE 
OUT OF ZDP 
THULLUR ZONE 
KETHANAKONDA 
ZONE 


VEDURUPAVULURU 


GANNAVARAM 


KRISHNA 


132 .70 


132 .70 


40 
41 


VELAGALERU 
VYKUNTAPURAM 


G .KONDURU 
AMARAVATHI 


KRISHNA 
GUNTUR 


3 .25 
50. 84 


3.25 
60 .97 


10 . 13 


42 


ZAMIMACHAVARAM 


| 


IBRAHIMPATNAM 


KRISHNA 


3.31 


3.31 


Grand Total 


2195 .87 


1250 .44 


109 .86 


3556 . 17 


S . d /-, 
Commissioner, 

APCRDA . 


ఏ .పి .సి . ఆర్ .డీ . ఏ ప్రకటన : ముసాయిద ప్రణాళిక - ఇన్నర్ రింగ్రోడ్ మరియురాజధాని పరిధినుంచి అంతర 
వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 రహదారులు, ఏ.పి . సి . ఆర్ .డీ . ఏ ప్రాంతం 

ఫైల్ నెంబర్ . CRDA - 11024 /2/ 2018 -AP2 - PLNG-APCRDA 


ప్రకటన 
[ఏ.పి .సి . ఆర్ .డీ . ఏ చట్టం 2014 నందు గల సెక్షన్ 39 మరియు సెక్షన్ 41 ] 


0 


ఏ.పి .సి . ఆర్ .డీ .ఏ ప్రాంతంలో 75 మీ. వెడల్పు మరియు 96. 16 కి . మీ. పొడవు కల్గిన ఇన్నర్ రింగ్రోడ్ ( అంతర వలయ 
రహదారి ) మరియు రాజధాని పరిధి నుంచి అంతర వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 రహదారుల 
ముసాయిదాను ప్రతిపాదించడంజరిగినది . ఈ ప్రతిపాదన 11జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లను ( 35 గ్రామాలలో ),రాజధాని 
ప్రాంత బృహత్తర ప్రణాళికలోని అనంతవరం గ్రామం మరియు ఏ ప్రణాళిక లేని 204 .56 ఎకరంలలో ( 5 గ్రామములు 
మరియు ఒక సంరక్షిత అటవీ భూభాగంలో ) ప్రతిపాదించడం జరిగినది . ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ( అంతర వలయ 
రహదారి ) ముసాయిదా ప్రణాళిక విస్తీర్ణం 2195.87 ఎకరములలో మరియురాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక నుంచి 
అంతర వలయ రహదారితో అనుసంధానించిన 27 రహదారుల విస్తీర్ణం 1360 .30 ఎకరములలో ప్రతిపాదించడం 
జరిగినది ( మొత్తం విస్తీర్ణం : 3556.17ఎకరములు ). ఈ అంతర వలయ రహదారి యొక్క మొత్తం పొడవు 96 . 16 కి . మీ. 
కాగా , ఇందులోని 11 .11 కి. మీ. ఏ ప్రణాళిక లేని భూభాగంలో ప్రతిపాదించడంజరిగినది . ఈ అంతర్ వలయ రహదారి 
మరియురాజధాని పరిధినుంచి అంతర వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 రహదారుల ముసాయిదా 
ప్రణాళిక యొక్క తదుపరి వివరాలను సి . ఆర్ .డి . ఏ వెబ్ సైట్ https :// crda.ap .gov.in లోను,సి . ఆర్.డీ .ఏ విజయవాడ 
కార్యాలయంలోను, కృష్ణాజిల్లా& గుంటూరుజిల్లాకలెక్టర్ కార్యాలయాలలోను , ఎం .ఆర్ . ఓ & ఎం .పి .డి . ఓ ( అమరావతి , 
దుగ్గిరాల , జి . కొండూరు , గన్న వరం , ఇబ్రహింపట్నం , మంగళగిరి , పెనమలూరు , తాడికొండ , తుళ్ళూరు మరియు 
విజయవాడ రూరల్ మండలాల ) కార్యాలయాలలోను మరియు విజయవాడ , నూజివీడు , గుంటూరు & తెనాలి 
ఆర్ .డి .ఓకార్యాలయాలలోను పని దినములలో చూడ వచ్చును. - 


Sot 


కా 


ఏ వ్యక్తి అయినా లేదా ఏ స్థానిక సంస్థ అయినా పైన ప్రతిపాదించిన మార్పు ద్వారా ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా 
ప్రభావితం అయితే గెజెట్ నందు ప్రచురించిన తేది నుండి 30రోజుల లోపు అనగా 18 / 03 / 2018 వరకు తమ 
అభ్యంతరములను లేదా సలహాలను కమీషనర్ , ఏ.పి . సి .ఆర్.డీ .ఏ వారికి అందచేయవచ్చును లేదా వివరాలను 
సి . ఆర్.డీ .ఏ వెబ్ సైట్ https://crda.ap. gov.in లోను నివేదించవచ్చును . అభ్యర్ధి యొక్క చిరునామా వివరములు 
మరియు ఫోన్ / మొబైల్ నెం. వివరములు లేనట్టి అభ్యంతరములు / సూచనలు తిరస్కరించబడును . 


ఏ .పి . సి . ఆర్ .డి . ఏ ప్రాంతంలో ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్రోడ్ ( అంతర వలయ రహదారి ) మరియురాజధాని పరిధి 


నుంచి అంతర వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 రహధారుల ముసాయిదా లోని గ్రామముల వివరములు 


క్రమ 


గ్రామము పేరు 


విస్తీర్ణం ( ఎకరంలలో ) 


ప్రణాళిక 


మండలము | జిల్లా పేరు 

పేరు 


సంఖ్య 


ప్రతిపాదిత 


gaga 

C 


27రహదారులు 


కన్సర్వేషన్ యూజ్(బఫర్) 


మొత్తము 


1 


అనంతవరం 


తుళ్ళూరు 


గుంటూరు 


11 .43 


11.43 


2 | చినకాకాని 


మంగళగిరి 


గుంటూరు 


96 . 04 


70. 18 


166 .22 


రాజధాని ప్రాంత 
బృహత్తర ప్రణాళిక 
కాజా జెడ్ .డి .పి 
పెదవడ్లపూడి 
జెడ్ .డి .పి 


3 | చినవడ్లపూడి 


మంగళగిరి 


గుంటూరు 


19 . 96 


19. 96 


4 


| చోడవరం 


పెనమలూరు 


కృష్ణ 


85. 90 


85. 90 


5 


దాములూరు 


ఇబ్రహీంపట్నం | 


కానూరు జెడ్ .డి .పి 
ఏ ప్రణాళిక లేని 
భూభాగం 


29. 90 


29 . 90 


|దోనేఅత్కూర్ 


విజయవాడ 
రూరల్ 


| కృష్ణ 


20 . 48 


20.48 


నిడమనూరు 
జెడ్ .డి .పి 


7 


ఎండ్రాయి 


అమరావతి 


గుంటూరు 


అమరావతి 


10. 59 


10 . 59 


జెడ్ .డి .పి 


8 | గంగూరు 


పెనమలూరు 


4 . 94 


హరిశ్చంద్రపురం 


తుళ్ళూరు 


గుంటూరు 


4 . 94 || 

| కానూరు జెడ్ .డి .పి 

తుళ్ళూరు 
100 . 51 

జెడ్ .డి .పి 


44 .42 


56. 09 


7. 17 


7 . 17 


10 | ఇబ్రహీంపట్నం 
11 |జూపూడి 


ఇబ్రహీంపట్నం 
ఇబ్రహీంపట్నం 


| కృష్ణ 
| కృష్ణ 


కొండపల్లిజెడ్ .డి .పి 
కేతనకొండ 
జెడ్ .డి .పి 


0. 23 


0. 23 


12 


కంతేరు 


తాడికొండ 


గుంటూరు 


52 . 31 


50 . 95 


13 | కర్లపూడి 


అమరావతి 


గుంటూరు 


103 .26 | కాజా జెడ్ .డి .పి 

అమరావతి 
150. 47 

జెడ్ .డి .పి 


134 . 00 


16.47 


14 


| 


కవులూరు 


జి . కొండూరు 


73 . 95 


15 


| కాజా 


మంగళగిరి 


గుంటూరు 


61 . 62 


50.85 


16 | కేతనకొండ 


ఇబ్రహీంపట్నం 


| కృష్ణ 


58 .41 


73. 95 | కొండపల్లిజెడ్ .డి .పి 
112 . 47 కాజా జెడ్ .డి .పి 

కేతనకొండ 
58 . 41 

జెడ్ .డి .పి 
95.40 | కొండపల్లిజెడ్ .డి .పి 

ఏ ప్రణాళిక లేని 
100 . 66 

భూభాగం 


95 . 40 


17 || కొండపల్లె ఇబ్రహీంపట్నం | కృష్ణ 
18 | కొండపల్లెసంరక్షిత | ఇబ్రహీంపట్నం | కృష్ణ 

అటవీ భూభాగం 
19 | కోటికలపూడి ఇబ్రహీంపట్నం | కృష్ణ 


100 . 66 


36 . 94 


36 . 94 


| కేతనకొండ 


జెడ్ .డి .పి 


20 | కొత్తూరు 


- కృష్ణ 


, 


ఏ ప్రణాళిక లేని 


| విజయవాడ 
రూరల్ 


35 . 17 


35 . 17 


భూభాగం 


21 


మోతడక 


తాడికొండ 


గుంటూరు 


7 . 10 


1. 10 


అమరావతి 
జెడ్ .డి .పి 


22 | నవిపోతవరం 


| ఇబ్రహీంపట్నం 


| కృష్ణ 


30 . 34 


30 . 34 


ఏ ప్రణాళిక లేని 
భూభాగం 


23 | నిడమానూరు 


విజయవాడ 


నిడమనూరు 


71 . 56 


71. 56 


రూరల్ 


జెడ్ .డి .పి 


| నున్న 


విజయవాడ 


నున్న జెడ్ .డి .పి 


96 .83 


96 .83 


రూరల్ 


25 | నూతక్కి 


మంగళగిరి 


గుంటూరు 


56. 15 


56. 15 


పెదవడ్లపూడి 
జెడ్ .డి .పి 
నున్న జెడ్ .డి .పి 


26 | పాతపాడు 


విజయవాడ 


| కృషి 


48 . 56 


48 . 56 


రూరల్ 


27 | పెదపరిమి 


తుళ్ళూరు 


గుంటూరు 


తాడికొండ 


114 . 90 


484 .89 


62 . 70 


662.49 


జెడ్ .డి .పి 


28 | పెదవడ్లపూడి 


మంగళగిరి 


గుంటూరు 


58 . 69 


58 . 69 


పెదవడ్లపూడి 
జెడ్ .డి .పి 
కానూరు జెడ్ .డి .పి 
కానూరు జెడ్ .డి .పి 


29 


పెనమలూరు 


పెనమలూరు 


| కృష్ణ 


48 .85 


48 .85 


30 


పోరంకి 


పెనమలూరు 


89. 19 


89. 19 


31 


||రామచంద్రాపురం 


గన్నవరం 


5 .23 


5 . 23 


ఏ ప్రణాళిక లేని 
భూభాగం 


32 |రామచంద్రాపురం 


మంగళగిరి 


గుంటూరు 


పెదవడ్లపూడి 


55 . 00 


55 . 00 


జెడ్ .డి .పి 


33 | సవరిగూడెం 


గన్నవరం 


18 . 71 


18 . 71 


నిడమనూరు 
జెడ్ .డి .పి 


34 | కే. 

తాడేపల్లి 


విజయవాడ 


| కృషి 


గొల్లపూడి జెడ్ .డి .పి 


35 . 94 


35 . 94 


రూరల్ 


35 | తాడికొండ 


తాడికొండ 


గుంటూరు 


తాడికొండ 


162. 73 


424 . 24 


47 . 16 


634 . 13 


జెడ్ .డి .పి 


36 | త్రిలోచనపురం 


ఇబ్రహీంపట్నం 


20 . 15 


20. 15 


కేతనకొండ 
జెడ్ .డి .పి 


37 | తుమ్మపూడి 


దుగ్గిరాల 


గుంటూరు 


18 .80 


18 .80 


పెదవడ్లపూడి 
జెడ్ .డి .పి 


38 | వడ్డమాను 


తుళ్ళూరు 


గుంటూరు 


87. 52 


86. 64 


174 .16 


తుళ్ళూరు 
జెడ్ .డి .పి 


39 


| 


వెదురుపావులూరు | గన్నవరం 


కృష్ణ 


132 . 70 


132 . 70 


నిడమనూరు 
జెడ్ .డి .పి 


40 


| వెలగలేరు 


జి . కొండూరు 


| కృష్ణ 


3. 25 


3 . 25 


ఏ ప్రణాళిక లేని 
భూభాగం 
తుళ్ళూరు 
జెడ్ .డి .పి 


41 


వైకుంఠపురం 


అమరావతి 


గుంటూరు 


50 . 84 


10. 13 


60. 97 


42 |జామి మాచవరం | ఇబ్రహీంపట్నం | కృష్ణ 


కేతనకొండ 


3 . 31 


3 . 31 


జెడ్ .డి .పి 


మొత్తం విస్తీర్ణం ( ఎకరములలో ) 


2195.87 | 


1250. 44 | 


109.86 | 


3556. 17 


సం / 
కమీషనర్ , 
ఏ. పీ. సి . ఆర్ .డీ . ఏ 


